అంశం: తెలుగులో కల్పనా సాహిత్యం: వస్త, రూప వివేచన” 


వక్త: పొ. తుమ్మల రామకృష్ణ 
(తెలుగు శాఖాధ్యక్షులు, హైదరాబాద్‌ విశ్వవిద్యాలయం) 
సర్‌ నమస్కారం! 

“అధ్యయనం తెలుగు కళాసాంస్కృతిక సాహిత్య చర్చావేదిక*ను 19/08/2015న తెలుగు శాఖ విద్యార్థులమైన 
మేము ఏర్పాటుచేసుకున్నాం. ప్రొ. జయధీర్‌ తిరుమల రావు, ఆచార్య తుమ్మల రామకృష్ణ గార్లు ప్రారంభించి, దిశా 
నిర్దేశం చేసిన, మొదటి కార్యక్రమంలో, ప్రా. జయధీర్‌ తిరుమలరావు గారు “తెలుగు సాహిత్యం- పరిశోధన- కొత్త 
కోణాలు” అనే అంశంపై ప్రసంగించారు. 19/08/2016 నాటికి సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా తెలుగులో 
కల్పనా సాహిత్యం: వస్తు, రూప వివేచన అనే అంశంపై మాట్లాడవలసిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. 
తదనుగుణంగా మీ ప్రసంగం ఇలా కొనసాగితే విద్యార్థులకు మరింత ఎక్కువగా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో, ఈ 
కింది అంశాలను పొందుపరిచాం. మీకున్న వెసులుబాటునుబట్టి మీరు మీ ప్రసంగ పాఠాన్ని మార్పులు చేసుకోవచ్చు. 
ధన్యవాదాలు. 

> కల్పనా సాహిత్యం- అర్థం-వివరణ 

కల్పనా సాహిత్యం - తాత్త్విక భూమిక 
తెలుగులో కల్పనా సాహిత్యం-సామాజిక భూమిక 
తెలుగులో కల్పనా సాహిత్యం-వస్తు, రూపాల ప్రాధాన్యత విషయంలో విమర్శకుల మధ్యగల అభిప్రాయ భేదాలు 


> 

> 

> 

> తెలుగులో కల్పనా సాహిత్యం- వస్తు, రూపాల సమన్వయం 
> తెలుగులో కల్పనా సాహిత్యం-వస్తు, రుపాల పరిణామం 

> 


తెలుగులో కల్పనా సాహిత్యం-వస్తు, రూపాల గుర్తింపు, అనువర్తనం (ఏదో ఒక వాచకం కేంద్రంగా) 


నిర్వహణ: 
'అధ్యయనం' తెలుగు కళాసాంస్మృతిక సాహిత్య చర్చావేదిక 


హైదరాబాద్‌ విశ్వవిద్యాలయం - గచ్చిబౌలి 


ఫోన్‌:9963709032, 8341051560. 


